న్వ్‌ 


రు 


--:సప్తజ్ఞానభూమికలు:-- 
ఎందరో మహానుభావులు,అందరికి వందనాలు. 
లోకంలో ఎంతోమంది జ్ఞానిపురుషులున్నారు.కాని, అందరియొక్క స్థితి,వ్యవహా 
రము ఒకేతీరుగ లేదు.భిన్నభిన్నంగా ఉంది. 
ళ్లో ॥కృష్ణోభోగి శుకస్తాగీ రాజానౌ జనకరాఘవా । 
వసిష్ట కర్మకర్తా చ ఏతే జ్ఞానినః సమాః॥ 
శ్లో॥దిగంబరో వాపి చ సాంబరో వా,త్వగంబరో వాపి చిదంబరస్టః। 
ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా,పిశాచవద్వాపి చరన్య్యవన్యామ్‌ ॥ (వి.చూ.541) 
జ్ఞో॥కేఒపి వర్ణాశ్రమాచారనిష్టాపరా,ముగ్గబాలప్రమత్తోపమాశ్చాపరే | 
రాగినో భోగినీ యోగినశ్చేతరే జ్ఞానినాం లక్ష్యతే నైకరూపా స్థితిః॥ (స్వారాజ్యసిద్ధిః 
3-22) 
బ్రహ్మవేత్తలందరికి ఒకేతీరు ప్రారబ్దము సంభవించదు.వారివారి కర్మానుసారము 
వారివారి ప్రారబ్దము వేర్వేటుతీరుగనుందురు. సాధనాభ్యాస పరిపాకముచేగూడ వారి 
అవస్థలు (భూమికలు) విచిత్రముగానుండును.వసిష్టాదులు కొందరు వర్ణాశ్రమతత్స 
రులైయుందురు.జడభరతాదులు కొందరు మూఢుల(అజ్ఞుల )వలెను,బాలురవల 
ను,ఉన్మత్తులవలెను,పిశాచములవలెను,కొందరు దిగంబరులై(నగ్నముగాను),మ 
రికొందరు సాంబరులై(వస్తములు ధరించి) సంచరించుచుందురు.సాభరివంటివారు 
రాగి(విషయీ )పురుషులవలె కన్పట్టుచుందురు.కృష్ణుడు మొదలగువారు భోగివలె 
గాన్సింతురు.శ్రీరామచంద్రుడు,జనకుడు మొదలగువారు చక్రవర్తులుగనుండి రాచ 
కార్యములలో నిమగ్నులై ఉందురు.జైగీషవ్యాదులు ఎల్లవేళల ధ్యాననిష్థాతత్పరులై 
బ్రహ్మానందమున తేలియాడుచుందురు.శుకుడు మొదలగువారు పరిపూర్ణవిరక్తులై 
సంచరింతురు.ఇట్లు విద్వాంసుల విచిత్రవ్యవహారమునకు (నడతలకు) వారి ప్రారబ్ద 
ము మరియు సాధనాభ్యాస పరిపాకవైచిత్ర్యమే హేతువగును. 
మహాపనిషత్తునందు ఐదవ అధ్యాయములో సప్తజ్ఞాన భూమికలు చెప్పబడి 


ప్రస్తావన సప్తజ్ఞానభూమికలు 


నవి.వరాహాపనిషత్‌ 4 వ అధ్యాయము, యోగవాసిష్ణము ఉత్ప త్తిప్రకరణము 118వ 
రము మరియు శ్రీఆద్యజగద్గురు శంకరాచార్యులవారిచే రచింపబడిన సర్వవేదా 


Ry ల 


సిద్దాన్తసారసంగ్రహములో 939(హిందీ) వ శ్లోకమునుండి సప్కజ్ఞానభూమికలు 
విస్తారంగా వర్ణించబడినవి. 
ళ్లో॥ జ్ఞానభూమిః శుభేచ్చాఖ్యా ప్రథమా సముదాహృతా । 
విచారణా ద్వితీయా తు తృతీయా తనుమానసీ॥ 
తో ॥సత్త్వాపత్తిశ్చతుర్జీ స్యాత్తతో ఒసంసత్తినామికా | 
౧ యాం యూ. (a) వావి వావి 
ఆ, ఆ, క్రీ Viv ఆో 
పదార్థాభావనా ష్య సప్తమీ తుర్యగా స్కృతా॥ 
శ్లో ఆసమన్తః స్థితా ముక్తిర్యస్యాం భూయో న శోచతి। 
ఏతాసాం భూమికానాం త్వమిదం నిర్వచనం శ్రణు ॥ 
శ్లో॥స్టితః కిం మూఢ ఏవాస్మి ప్రిక్షేజహం శాస్త్రసజ్ఞనైః। 
౧ 0 చా జా 
వైరాగ్యపూర్వమిచ్చేతి శుభేచ్చేత్యుచ్యతే బుధైః॥ 
క్లో ॥శాస్త్రసజ్ఞనసమ్సర్క వైరాగ్యాభ్యాసపూర్వకమ్‌ | 
సదాచారప్రవృత్తిర్యా ప్రోద్యతే సా విచారణా ॥ 
యీ (న 
ళ్‌ ॥ విచారణాశుభేచ్చాభ్యామిన్టియార్ధేషు రక్తతా। 
యత్ర సా తనుతామేతి ప్రోద్యతే తనుమానసీ॥ 
ళ్లో | భూమికాత్రితయాభ్యాసాచ్చిత్తే తు విరతేర్వశాత్‌ | 
సత్వాత్మని స్థితే శుద్దే సత్తాపత్తిరుదాహృతా || 
క్లో | దశాచతుష్ట్రయాభ్యాసాదసంసర్గకలా తు యా। 
రూఢసత్త్వచమత్కారాప్రోక్తాసంసత్తినామికా | 
శ్లో॥ భూమికా పశ్చాకాభ్యాసాత్స్వాత్మారామతయా దృఢమ్‌ | 
ఆభ్యాన్తరాణాం బాహ్యానాం పదార్గానామభావనాత్‌॥ 
శ్లో|| పరప్రయుక్తేన చిరం ప్రయత్నేనావబథనమ్‌ | 
పదార్గాభావనా నామ షష్టి భవతి భూమికా॥ 
ళ్లో | భూమిషట్కచిరాభ్యాసాద్చేదస్యానుపలమృనాత్‌ | 


యస్త్వభావైకనిష్ణత్వం సా జ్ఞయా తుర్యగా గతిః॥ 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


శ్లో ఏషా హి జీవన్ముక్తేషు తుర్యావస్థేతి విద్యతే। 
విదేహముక్తి విషయం తుర్యాతీతమతః పరమ్‌ ॥ 
క్లో॥యే నిదాఘ మహభాగాః సాప్తమీం భూమిమాశ్రితాః। 
ఆత్మారామా మహాత్మానస్తే మహాపదమాగతాః॥ 

మొదటి జ్ఞానభూమిక శుభేచ్చ అని చెప్పబడినది.రెండవది సువిచారణము, 
మూడవది తనుమానసము,నాల్లవది సత్తాపత్తిఐదవది అసంసత్తి, ఆరవది పదార్థా 
భావనము మరియు ఏడవది తుర్యగము--అని జ్ఞానభూమికలు ఏడు పేర్కొనబడి 
నవి.పురుషుడు మళ్ళీ శోకాకులుడు కానట్టి ముక్తి,వీటిలో నిహితమైయున్నది.ఓ 
పాపరహితుడా! ఇప్పుడు ఒకొ [క్క భూమికయొక్క లక్షణమును చెప్పెదను వినుము. 

1.నేను ఎన్నో జన్మల సుకృతవశముచే పొదిన అత్యుత్తమమైన, అమూల్యమైన 
మానవదేహమును పశుపక్యాదులవలె కేవలము క్షణికవైషయికసుఖములకై వ్యర్థ 
పుచ్చుచుంటిని గదా.అహోఏమి నా దౌర్భాగ్యము? ఇంకను మూఢునివలె ఉండనే 
ల?ఇప్పటికైనను వేదాన్తశాస్త్రమును మరియు శ్లోత్రియబ్రహ్మనిష్టగురుదేవులను ఆ 
శ్రయించి,వారి యనుగ్రహమునకుపాత్రుడనై నా యథార్థస్వరూపమును తెలిసికొని 
నిశ్రయసమగు మోక్షమును పొదెదను-అనునిట్టి వైరాగ్యపూర్వక సత్సంకల్పమే 
శంభేచ్చ యనిబుధజనులు నుడువెదరు.నిష్కర్షయేమనగా! నిషిద్ధకర్మలను సర్వదా 
సర్వథా త్యజించి,విధివిహిత యజ్ఞదానాది కర్మల నిష్కామానుష్టానముచే కలిగిన 
శుద్దాన్త:కరణమున ఉదయించిన వైరాగ్యోపలక్షిత సాధనచతుష్టయసంపత్తిచే ముక్తి 
పర్యంతము నిలిచి ఉండునటువంటి,శ్రవణాదులందలి ప్రవృత్తికి ఫలరూపమగు ఆత్మ 
సాక్షాత్కారముయొక్క ఉత్కట ఇచ్చయే శుభేచ్చ యను మొదటి భూమికయగును. 

2.సద్గురువుచెంత వేదాన్తశాస్త్రమునభ్యసించుచు,వారి సహవాసములోనుండి 
వారికి యథోచిత పరిచర్యలుచేస్తూ,దోషదృష్టితో వైరాగ్యమును వృద్దిపరచుకొనుచూ, 
మహాత్ముల అడుగుజాడలననుసరించి ప్రవర్తించుటయే సువిచారణము అను రెండ 
వ భూమికయగును.తాత్పర్యమమనగా !గురుశుశూూష, భికాన్న భోజనము, శౌచాది 
యతిధర్మముల సహితముగా శ్రవణమననములే యిచ్చట సదాచారమనబడును. 


అన్య సదాచారము చిత్తశుద్దికిమాత్రము తో డ్పడును.అది మొదటనే సిద్దించియున్నది. 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


3.పూర్వోక్త భూమికలచే సాధనచతుష్టయసంపత్తిపూర్వకముగా చేయబడిన శ్రవ 
ణ మననయుక్త నిదిధ్యాసనముచే శబ్బాదివిషయములపట్ల (అసక్తి) విరక్తిగలిగి,మన 
స్సులోని వాసనలన్నియు క్షీణించుటవలన మనస్సు(సవికల్పసమాధిరూప)సూ 
క్కతను పొచును. (తను సూక్ష్మ తమం మానసం యస్మామితి తనుమాననమ్‌/ఈ భూమిక 
లో మనస్సు అత్యంత సూక్ష్మ తనొందుటవలన దీనిని తనుమానసము అందురు. 

యోగశాస్త్రములో ఇట్లు చెప్పబడినది 

శ్లో ॥శ్రోతాదికరణైర్యావచ్చబ్బాది విషయగ్రహః] 

తావద్ధ్యానమితి ప్రోక్తం సమాధిః స్యాత్తతః పరః॥ 
అనగా,ఎంతవరకు శ్లోత్తాది యింద్రియములద్వారా శబ్దాదివిషయములు గ్రహిం 

పబడుచుండునో,అంతవరకు ధ్యానమనబడును.శబ్దాది విషయములనుండి శ్లోత్తాది 
యింద్రియములయుక్క ఉపరతి సమాధి యగును. 

4.ఉపరోక్త భూమికాత్రితయ అభ్యాసముచే మనస్సు శబ్బాది బాహ్యవిషయముల 
నుండి అత్యంత విరక్తినొంది,అట్టి విరతిస్థెర్యముచే,మాయ-తత్కార్యమగు దేహత్రయ 
ము,అవస్థాత్రయము మరియు పంచకో శములను శోధించగా,వాటన్నిటికి అధిష్టాన 
మై సన్మాత్రరూపముచే నవశిష్ట ఆతృ్యయందు--జలమిశ్రిత క్షీరమును మరిగించగా 
మరిగించగా కేవలము దుగ్భాశముమాత్రము శేషించునట్లు-జ్ఞాత,జ్ఞానము,జ్ఞేయ 
ము(త్రిపుటి)వినాశమగుటచే సాక్షారపర్యంతము యే నిర్వికల్పసమాధిస్థితి యుం 
డునో, దానిని సత్త్వాపత్తి యందురు. (మనసః వరమాల సత్వాత్మనైవావన్స త్వా దిల్ళర్ణః) 
మనస్సు పరమాత్మ సత్వరూపముచే స్థరపడినందున సత్వాాపత్తి యనబడును.ఈ 
భూమికయందుండు వివేకి ట్రవ్మూ విత అనబడును. 

5.పై నాల్గు భూమికలను లెస్సగ నభ్యసించుటచే బాహ్యాంభంతర విషయములచే 
గాని,తద్గతసంస్కారములచేగాని స్పృశింపబడక,అసంగరూపమగు సమాధిపరిపాక 
ముచే వృద్ధినొందిన నిత్య అపరోక్షమును,నిరతిశయానందమునూ అగు బ్రహ్మాత్మ 
భావసాక్షారరూప చమత్కారము దేనియందు ఉత్పన్నమగునో ; అట్ట భూమిక అసం 
సత్తి యను ఐదవ భూమికయగును. 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


యద్యపి,ఉత్తమాధికారులకు ద్వితీయభూమికలో గూడ శబ్దజన్య అపరోక్షజ్ఞానము 
చే సాక్షాత్కారముగలుగుట ప్రసిద్దమున్నది.తథాపి మందమధ్యమాధికారులకుగూ 
డ చతుర్ణభూమికాంతమున గల్లు సాక్షాత్కారమునకంటె పంచమభూమికలో ద్వైత 
సంస్కార అత్యంత ఉచ్చేదోత్కర్ణాతిశయముయొక్క దృఢతర ఉపపత్తిని సూచించుట 
కై చమత్కారమునకు “డూఢ'అని విశేషణమివ్వనైనది.అందుకే చతుర్ణబూమికను 
దాటి పంచమభూమికలో ప్రవేశించిన ఒకానొక జ్ఞానిపురుషుడు బ్రవ్మావిద్వరుడు 
అనబడును. (న విద్భతే అవిద్యా తత్కార్భ సంసక్తు సర్వథా యస్ఫామిత్త్ససంసక్త)/ఈ భూమిక 
లో అవిద్యా తత్కార్యమగు దేహాదులతో ఏమాత్రముగూడ సంసర్గము లేకుండును 
గాన దీనిని అసంసత్తి అని అంటారు. 

ఈ భూమికయొక్కఅత్యంత పరిపాకముచే ఉత్తర భూమికాద్వయము వాప్తిం 
చునను అభివాయముచే చెప్తున్నా డు-“భూమికా పంచకాభ్యాసాత్‌'--అంటూ, 

ఈ ఐదు భూమికలను బాగుగా నభ్యసించుటవలన అత్యంత ఉపరతిగల్లి ఆత్మా 
రామరూప దృఢస్థితి వాప్తమగును దానిచే భాహ్యాభ్యంతర పదార్థములవ్వియును 
భాసింపవు (అభావమగును ).దీనికే ఆరవ భూమికయగు పదార్థాభావనము అందురు. 

శంక:--పదార్థములేమియు గోచరింపనిచో దేహయాత్ర ఎట్లు సంపన్నమగును? 

సమా:-పరప్రయుక్తేతి-చాలా కాలమువరకు పరప్రయత్నముచే ప్రబధీతుడై 
ఆయాపదార్థములనుగూర్చి యించుక భానముగల్లి యుండును.ఏలయన?దీని 
యందు జ్ఞానికి పదార్థములనుగూర్చిన రాగయుక్తమగు భావనయుండనేరదు.ఈ 
భూమికయందు ప్రతిష్టితుడైన జ్ఞాని బ్రహ్మ విద్వరీయుడు అనబడును. 

ఈ యారవ భూమికనే చిరకాలమభ్యసించుటచే జ్ఞానిమహాత్ముడు పరప్రయ 
త్నముచేగూడ ఉల్బానస్టితికి రాజాలడు.కావున,అతడు భేదభావమంతయు సమసి 
ఐలు,కవలము స్వస్వరూపమునందు స్థితిని బడయుటచే యేడవదగు తుర్భగము 
అను భూమికను అధిరోహించును. 

“నాన్తప్రజ్ఞం నబహిష్పృజ్ఞం నోభయతః ప్రజ్ఞం నప్రజ్ఞానఘనం నప్రజ్ఞం నాప్రజ్ఞం [.... 
సీన్ల ప్రపళ్చోపశమం శాన్తం శివమద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా”।(మాం.?7; 
నృసింహోత్తరతాపని.1 ) ఇట్లు జాగ్రదాద్యవస్థాత్రయమునుండి విముక్తుడై కేవలము,శి 


(ర 


సావన సప్తజ్ఞానభూమికలు 


వము,అద్వైతమునగు తురీయస్థితియందు నిలకడజెంది అనుభవసిద్ధ అఖండబ్ర 
హ్మాత్మస్టితియందుండు జ్ఞానిపురుషుడు ఎద్వుద్వరిమృుడు అనబడును. 

ఉక్త బ్రహ్మ విద్వరిష్ణుడు-బ్రహ్మవిత్‌, బ్రహ్మవిద్వర్‌,బ్రహ్మవిద్వరీయాన్‌ అనునీమూ 
డింటిని అతిక్రమించి చతుర్థఅవస్థను చేరుకున్నందున అది తుర్భగము అని చెప్ప 
బడుచున్నది. కిబ్బో త్కుర్వన్తి వష్టభూమికాయోం న వా కుర్వన్తి సవమభూమికాయామిత్సతి 
శయి/షష్టభూమికలో దేహయాత్రకోసము కించిత్కార్యము జరుగును.కాని,సప్తమ 
భూమికలో యేమియును జరుగదు.రెంటికి ఇంత విశేషము గలదు. ఇహ=అన్మీ న్నే వ 
దేహే విద్భతే/అతో౭ స్మా అవన్హాయా వరం విదోహముక్తివిషయిస్తురీయాతీతం బ్రహ్మా వేతి భూమి- 
కాం న గజ్బత ఇతృర్టు/ఈ తుర్యగ భూమిక ఈ దేహమునందే పాప్తించును.విదేహము 
క్తికి సంబంధించిన తరీయాతీత స్థితి యేది గలదో అది బ్రహ్మమే గావున దానిని 
భూమికలలో లెక్కిచలేదు. 

ఓరామా!ఈ తురీయస్థితి జీవన్ముక్తునికే లభించును.విదేహముక్తికి సంబంధిం 
చిన తురీయాతీతస్థితి దీనికి పరమై యొప్పును.ఏ మహాత్ములు యీ యేడవ భూ 
మికను అధిరోహించెదరో,వారు బ్రహ్మరూపమగు మహత్పదవిని పాప్తినొందిరనియే 
యెజుంగుము. (శ్రీయోగవాసిష్టము--ప్రకాశాఖ్య సంస్కృత టీకనుండి). 

1-3.పైన వివరించబడిన సప్తభూమికలలో ప్రథమ ,ద్వితీయ, తృతీయభూమికలు 
తత్త్వ 


4.చతుర్ణభూమిక తత్త్వజ్ఞానరూపమున్నందున, అది జీన్ముక్తికి మరియు విదేహ 


ముక్తికి హేతువగును.ఈ నాల్గవ భూమికారూప జ్ఞానమునకు అధికారులు యిరుతె 


జ్ఞానమునకు సాధనములు. 


అంగులు.!.జ్ఞానముకలుగుటకు పూర్వము సగుణసాక్షాత్కారపర్యంతము సంపూర్ణ 
ముగా ఉపాసనలు చేసినవాడు కృతోపాసకుడనబడును.!! జ్ఞానమునకు పూర్వము 
సంపూర్ణముగా ఉపాసనలు చేసినవాడు కాదు-అకృతోపాసకుడు. 

వీరిలో కృతోపాసకుడు వైరాగ్యాది సకలసాధనములచే సంపన్నడై ఉండును.జ్ఞాన 
ము కలిగినపిమ్మట అల్పాభ్యాసముచేతనే పంచమాదిభూమికలలో తొందరగా 
ఆరూఢుడు కాగలడు. 


VI 


& 


సావన సప్తజ్ఞానభూమికలు 


అకృతోపాసకుడైనచో--ఇతనిలో యేవో ఒకటి రెండు సాధనలు స్పష్టంగా గోచరి 
స్తాయి.మిగతావి గోప్యంగా ఉంటాయి.తీవ్రమైన పట్టుదలగల బుద్ధిమంతుడగుచో 
చతుర్ధ్థభూమికను పొదగలడు.కాని,బహుకాల అభ్యాసము చేసిననేగాని కదాచిత్‌ 
ఒకానొకడు పంచమాదిభూమికలను చేరుకోగలడు.శీఘ్రముగా కాదు. 
5-.7.పంచమ,షష్ట్రసప్తమభూమికలు జీవన్ముక్తవిలక్షణానందమునకు సాధన 
ములగును.ఇవ్విధమున సప్తజ్ఞానభూమికలు సవిస్తరముగ వర్ణించబడినవి. 


0 


౮ 


gull, 


a: \lii 


VII 


